గ్తలకు గాయత్రీ సాధనాధికారము 


కొంతమంది వ్యక్తుల దృష్టిలో ప్రీలు గాయద్రీ 
'ఉపానన చేయకూడదు. “శాస్త్రాలలో వారికి 
గాయత్రి ఉపాననపై ప్రతిబంధకాలున్నాయి. 
అక్కడక్కడ ఐదు, చది శోకాలు (్రీలను 
వేదసరనానికి గాయత్రీ ఉపాసనని నిరోధించే. 
'భేకాలు కూడ వున్నాయి. పండిత సమాజం, 
వాటిని అధారం చేసుకొని స్రీలు గాయత్రీ జపము, 
వేద శాస్త్రాలు ఇధ్యయనం చేయరాదని చెబుతూ. 
ఉంటారు. కాని శాస్త్రీయ అవిష్మరణలలో లోతుగా. 
వళ్ళేకొలది ఈ ప్రతిబంధక శ్లోకాలు మధ్యకాలీన 
సామంతవాద నమ్మకానికి ప్రాతినిధ్యం 
వహిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఆ సమయంలోనే. 
ఇలాంటి శ్లోకాలు తయారు చేసి ఇరికించడం 
జరిగింది. సత్య, సనాతన, వేదోక్స భారతీయ. 


క ఆలోచనా ధారలలో ప్రీల పట్ల ఎటువందే 
గ్‌ా లేవు. వాటిలో పురుషుల లాగే 
శ్రీలు కూడా ఈశ్వర ఉపానన మరియు 
ఆశ్రయంతో ఆత్మ ప్రయోజనాన్ని పొందగలిగే 
నం 
పురుషుల తరహాలోనే స్రీలు కూడ గాయత్రీ 
ఉపాననతో [వ్రయోజనాలు పొందవచ్చు. 
స్వాభావికంగా తల్లి కొడుకుల కంటే కూతుళ్ళ 
పట్ల అధిక ప్రేమను చూపుతుంది. కుమార్తెల పట్ల 
ల నం 
గాయత్రి ఉపాసనవలన పురుషుల కంటే స్త్రీలకే 
ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని కొంతమంది. 
 అధ్యాళ్మిక తత్వవేత్తలు చెబుతుంటారు. 
స ణా! 
ఛం అనం వడ అనా 
పాలా టా టు. 


కొర్తాంలో వారు పురుషులకు ఏ మార్రశే 
తీసిపోలేదు. నారీ తపళ్ళక్షే ఆమె గర్భం నుండి 
మహిమ గల అత్మలను ప్రసవించే సమర్ధత కలిగి 
ఉంటుంది. తవన్వేని అయిన అదితి వామన 
భగవానునికి జన్మనిచ్చింది. కౌశల్య ఒడిలో 
రాముడు ఆటలాదాదు. దేవకి కృష్మనికి 
రోహిణి, యశోదల ఒడిలో బాల్య 
'భ్రీడలు అడీవలసి వచ్చింది. దేవతలందరి జనని 
అదితి మాత. భగవకీ కాత్యాయని అనురులపై 
విజయం సాధించడంలో సమర్ధత కలది. మాతా. 
శత రూవ గర్భం నుండి మానవ ప్రాణి 
ఉద్భవంచింది. బ్రిహ్మవాదిని ఘోషా కాక్షీవాన. 
'బువి పుత్రిక ఆమెకు కుష్టరోగం వచ్చింది. 
'తవన్సు ద్వారా అశ్వినీ కుమారుని ప్రసన్నం 
'చేనుకుంది.కదర్శ మహర్షి ధర్మపత్ని దేవహుతి 


ఓ వీ 


[కు ఉవన్ని జీవించి కపిల భగవానుని 
జన్మనిచ్చింది. మేధా తిధి మహర్షి వుత్రిక 
అరుంధతి. తాపసారణ్యవనంలో తపస్సు చేసి 
వయ న సంలయిం 
వారు సశరీరంతో అజరామరులుగా ఉండేవారు. 

అత్రి మహర్షి వంశంలో జన్మించిన 
అము చం యం 
విశ్వవార బుగ్వేదంలో అయిదవ మండలం 
ద్వితీయ అధ్యాయంలోని 28 వ సూక్తి కి చెందిన 
ఆరు మంత్రాల ద్రష్ట ఆమె తన తపోబలంతో 
న నా లా 
అసాధ్యమైన రోగాల బారిన పడింది. తపస్సు 
చేసి ఇంద్రుడిని ప్రనన్నం చేసుకుని ఆరోగ్యాన్ని 
వి రా వరయ లు 

'యుగ్వేదం 8వ అధ్యాయం, 91 వ సూక్తి యొక్క, 

డా జీ 


క 


[మంటి ఏదు. మంఠ్రాల ద్రష్ట సతి తపో 
వయసు బాగా పెరిగింది. ఆమెకు విదాహం 
జరగలేదు. తపతి తపస్సుకు ప్రనన్నుడై సాక్షాత్తు 
నారాయణుడే ఆమెను వివాహమాడారు. అధ్భణ 
'బుషి పుత్రిక వాక్షృసిద్ధ బ్రహ్మవాదిని అయింది. 
'బుగ్వేద సంహిత దశమ అధ్యాయం925వ దేవీ 
సూక్తం 8న మంత్రానికి బుష్‌ ఈ వాగ్జేవియే. 
'యుగ్వేదం దశమ అధ్యాయం 75వ సూక్తం 
మంత్రాలకు బుషి అయ్యే శ్రేయస్సు బ్రహ్మవాదిని 
నూర్యాకు లభించింది. పెద్ద రోమాలు గల 
'భావభవ్య బుషి ధర్మపత్ని రోమేశా బుగ్వేదం. 
ప్రధమ ఆధ్యాయం 126వ సూక్తంలోని ? 
మంత్రాలకు ద్రష్ణ బుషి అయింది. బృహదారణ్యక 
ఉపనిషత్తులో వచక్తు బుషి పుత్రిక గార్గి మరియు. 
 యాజ్ఞవల్కుని శాస్రార్ధ విస్తృత వర్ణన వన్ని. 


ఓ 


గ్‌ సవా తవ్వి గా్ట్‌ క వవాంచేక 
సభలో యాజ్ఞవల్కుని పోటీలో ఓడించింది. 
'బ్రహ్మవాదిని 'సులభ జనకమహారాజు లాంటి 
తత్వజ్బాని యొక్క అనేక బ్రాంతులను. 
నివారింభింది. అనంగ రాజు పత్ని శాశ్వత 
'బుగ్వోదం 8వ అధ్యాయం ప్రధమ సూక్తం 34వ 
'మంధ్రానికి బుషి ఇదే ప్రకారం ఉశిజ్‌ ఈ 
'అధ్యాయం116 నుండి121 వరకు మంభ్రాల 
'బుషీ దశమ సూత్రానికి బుషి. ్రహ్మవాదిని 
మమత. 
గాయత్రి వేదమం[త్రమైసందున, 
వేదమంత్రాలు ట్రీలు చదవకూడదు. కనుక వారికి 
గాయత్రీ ఉపానన అధికారం లేదని కొంతమంది. 
చెబుతుంటారు. అలాంటి వారు కొంచెం 
ఆలోచించాలి. వారు చెప్పింది నిజమే అయితే, 


షు న్‌ 


(యంగ్రాల ద్రష్టలుగా. వ్యాళ్యాతలగానే 
విశేష్యులుగా, అధిపతులుగా పైన చెప్పిన ప్రీలు 
ఏలా కాగలరు? ప్రావీనకాలంలో ఘోషా, గోధా, 
విశ్వవారా అపార, ఉపనిషర్‌జాహూ: అదితి, 
ఇంద్రాణి, సరమా, రోమ, ఊర్వకి, లోపాముద్ర, 
'యమీ, శాశ్వతీ, సూర్యా, సావిస్రీ మొదలైన 
'బ్రహ్మావాదినులు వేద వ్యాఖ్యాతలుగా వున్నారు. 

'మను పుత్రిక 'ఇదా' పేరు గల ఒక మహిళ 
వడ్డన వున్నది. అమె 'యజ్ఞాన్‌ కాశినీ బిరుదు 
పొందినది. ఆమె తన తండ్రి కోసం యజ్ఞం 
చేయించింది. భారద్వాజ పత్రిక శృతావరి, 
తవన్విని సిద్ధా శాండిల్యుని వుత్రి శ్రీమతీ, 
వేదవిద్‌కివా, 'బ్రవ్మా వాదిని నులభా, స్వధా. 
పుత్రికలు విద్యునా మరియు ధారిణీ మొదలైన 
'అనేక మంది వేదజ్ఞులైన మహిళల వ్య 


స 


్‌పరతంలో పన్నది. వారకి పాధార 
లేకపోతే ఏవిధంగా వేదజ్ఞులు కాగలరు? 

శంకర దిగ్విజయంలో భారతీదేవి అనే 
'పేకుగల మహిళను గురించిన వర్ణన వున్నది. 
ఆమె శాస్త్రార్ధంలో శంకరాచార్యుల వారిని 
నల 

వివావోది నంస్కారాలలో స్రీలు తమ 
నోటితో అనేక మంత్రాలు ఉచ్చరించనలసివచ్చేది 
వజ్ఞాలరో ప్రణ వసూ ధరకోన వుంటారు 
శ్రీ లేకుందా యజ్ఞం ఫలించదు. రామచంద్రుడు 
బంగారు. సీతను తయారుచేయించి యజ్ఞం 
పూర్తిచేయవలసి వచ్చింది. యజ్ఞం లేకుందా 
వేదాలు మం(త్రాలకు చెందన్వ. ్రీలకు, 
వేదాధికారం లేకపోతే వారు యజ్ఞంలో పాల్గొనడం 


[ వివాహాది గాలే మకార 


గికనం ఎలా వుంటుంది? న 


వ్యోమ సంహితలో ఇలా చెప్పబడింది. 
“ఊర్వశి, యమీ, శచీ మొదలైన వారికి 
ప్రాఫ్తించినట్లుగానే ప్రీలకు వేదాధ్యయన మరియు. 
వైదిక కర్మకాండలు చేసే అధికారం పున్నది” 
యమ స్మృతిలో ఈ విధంగా వ్రాయబడి వుంది. 
- ప్రాకు వైదిక కర్మకాండలవలెనే బ్రహ్మవిద్యను 
పొందే అధికారం కూడ వున్నది. వాల్మీకి 
రామాయణంలో కౌసల్య, కైకేయి, సీత, తార 
మొదలయిన ప్రీలు స్వయంగా సంధ్యా వందనం, 
వావనం చేసే మరియు న్వన్తి వాచనాది 
'వేదమంత్రాలను పఠించే వర్ణన వున్నది. వశిష్ట 
'స్పృతిలో ఈవిధంగా చెప్పబడింది - 'స్తీ యొక్క 
మనసులో భర్త పట్ల దుర్భావనలు వస్తే ఆ పాప 
వళ్చాత్తాపానికి 108 సార్లు గాయత్రీ మంత్రా 

బ్‌ 


[కస్త ఆమె పవిక్రమవుతుంది” చా 
మధ్యకాలంలో మహ్మదీయ అంధకార 
యుగంలో నానారకాల నిందలు అపోహలు, 
ఆదారాలు మన సమాజంలో వ్యాపించాయి. 
హిందూ జాతిని అన్ని రకాలుగా ఛిన్నాభిన్నంగా 
చేయడం కోనం ఆ విధంగా వ్యాపింపటేయ 
'బద్ధాయని చెప్పవచ్చు. గ్రంధాలు మరియు ప్రాలీన 
పుస్తకాలలో భారతీయ సంస్కృతీ విబారధారను 
 ఖండఖందాలుగా విచ్చిన్నం చేయగలిగే శ్లోకాలు. 
'కలువబడ్డాయి. చొప్పించబడ్డాయి.. అలాంటి. 
 అపోహలలోనే స్రీలకు గాయత్రీ అధికారం లేదనేది, 
ఒకటి. ఈ విషయంలో కొన్ని అర్ధం పర్థం లేని 
శ్లోకాలను ఉత్షేభించినా అవి భారలీయ సంస్కృతి 
అనాది వ్రవావోనికి ప్రతికూలంగా వున్న 


గ్‌ ఒటోని వాడూ విశ్వవిద్యాలయంలో 

ముందు స్రీల చేత వేదాలు చదివించేవారు. ఈ 
విషయంలో పునరాలోచించవలనిన అవనరం 
వచ్చినపుడు సనాతన ధర్మ కర్ణ ధారులైన పండిత 
'మదన్‌ మోహన్‌ మాలవ్యాగారు దేశంలోని గొప్ప 
పండితులలో ఒక సమితిని ఏర్పాటు చేసి శాస్త్రాల 
ఆధారంగా స్రీలకు వేదమంగ్రాల అధికారం 
వున్నదా లేదా అనే విషయాన్ని శోధించే కార్యాన్ని. 
అప్పగించారు. కమిటీ చాలాకాలం వరకు 
శోధించి 1946 ఆగవ్మ 22న సమర్పించిన 
రిపోర్టు ఆధారంగా మాలవ్యాగారు స్రీలకు కూడ 
పురుషుల మాదిరిగానే వేదాధ్యయన అధికారం 
వున్నదని ప్రకటించారు. అప్పటినుండి హిందూ. 
విశ్వవిద్యాలయంలో స్రీలకు కూడ పురుషులకు 
లాగానే వేదాలు బోధిస్తున్నారు. 


